అంశం :తెలుగులో వాచక విమర్శ” 


వక్త:డా జిలుకర శ్రీనివాస్‌ 


(ప్రముఖ విమర్శకులు, విద్యావేత్త ) 


సర్‌ నమస్కారం! 

తెలుగు శాఖ, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులం అధ్యయనం తెలుగు కళాసాంస్కృతిక సాహిత్య చర్చావేదిక 'ను 
19/ 08/ 2015న ఏర్పాటుచేసుకున్నాం. మేము రాసుకున్న 'ఆశయాలు- లక్ష్యాలు'లో ఒకటి విద్యార్థుల్లో రచచా వ్యాసంగాన్ని 
పెంపొందించే ఉపన్యాసాలను ఏర్పాటు చేయించటం. ఒక వాచకాన్ని అది ప్రాచీనమైనా, ఆధునికమైనా, సాహిత్యమైనా, 
సాహిత్యేతరమైనా ఎలా విమర్శించాలి లేదా ఎలా సమీక్షించాలి అనే అంశాలను ఆవిష్కరించవలసిందిగా మిమ్మల్ని 
ఆహ్వానిస్తున్నాం. తదనుగుణంగా మీ ప్రసంగం ఇలా కొనసాగితే విద్యార్థులకు మరింత ఎక్కువగా ఉపయోగపడుతుందనే 
ఉద్దేశంతో ఈ కింది అంశాలను పొందుపరిచాం. ఈ అంశాలను ప్రస్తావిస్తూ మీ ప్రసంగం సాగితే బాగుంటుందని మేం 


కోరుకుంటున్నాం .మీ వెసులుబాటు ఆధారంగా మీ ప్రసంగాన్ని పత్రరూపంలో రూపొందించుకోవాల్సిందిగా మనవి. 


“వాచకం అర్థం వివరణ 

తెలుగులో వాచక విమర్శ పరిణామ వికాసాలు 

వాచక విమర్శలో గల ప్రాచ్య, పాశ్చాత్య భావనలు, భేదాలు? 
వాచక విమర్శ- సార్వకాలీన విలువలు 

ఆధునిక కాలపు తెలుగు వాచక విమర్శ - విమర్శనాత్మక అంచనా 


న NVYNV NV NV 


సాహిత్య వాచకం- సమగ్ర విమర్శ (ఏదో ఒక రచయిత వాచకం ఆధారంగా) 


నిర్వహణ 3 
'అధ్యయనం' తెలుగు కళాసాంస్కృతిక సాహిత్య చర్చావేదిక 


హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం - గచ్చిబౌలి 


